“PRAJALA KADHA" 


( PEOPLES’ STORY ) 


A Poetical work of Civics, on Merits and Demerits: 
Peoples’ Democracy, by 
Vangapandu Appalaswamy, M.A., (Tel) M.A., (Pol) B.E 
Prajakavi - for enlightening the ordinary Public on Civic 
FOREWORD BY 

ACHARYA SRI MAMIDIPUDI! VENKATA RANGAYY}A 
Retired Professor of Politics Bombay and Andhr; 
Universities and an eminent contemporary Historian 
Secunderabad, Andhra Pradesh 

Published by the Manager, Vanisree Publicatiens, 
Parvatipuram, VizianagaranwDt. 


పథమ ము[దణ : 198 4 
సర్వహక్కులు రచయితవి 





ప్రతులకు : 
మేనేజర్‌, | 
వాణిశ్రీ పబి కేస ' 
(ఆ కను డ్‌ _పెస్క. 


విజయనగరం_?. 


PFPRATALA- EAD A. 


( PEOPLES’ STORY } 


DEDICATED 
TO 


$ri Pusapati Ananda CGajapathi Raju, M.A.,, 
Noble son of Maharajah of Vizianagaram 
& 
Hon'ble Minister for Education 
Government of Andhra Pradesh 


who is immensely respected and elected by the people 
and whose Administration is like “Philosophic Rule” as 
iefined by the “Plato”, the Greatest Political Philosopher, 


AUTHOR, 


Yangapandu Appala Swamy, 
PARVATHIPURAM. 








DEDICATED TO 



































స / 2 
2 wt 
ene i 











శ 
ఇ 











Aonourable Sri P. ANANDA GAJAPATHI RAJU, M.A., 
Minister for Education, Andhra Pradesh. 





అంకితం 


పజల కధ 


(ఖండ కావ్యం) 


క తిపతి 
శ్రీ వూసపాటి ఆనందగజపతిరాజు 
ఆంధ) (ప్రదేశ్‌ విద్యాశాఖామాత్యులు 
విజయనగర సంస్థానాధీశులు 
ధన స్వామ్యానికి కాలం కాదని 
జన స్వామ్యానికి (పణమిల్లిన 
జనాదరణ పేేమాన్న్విత జనపతి 
పూసపాటి త్రీ ఆనంద గజపతి 
పిజాస్వామ్య సామ్యవాది 
పగిజ్ఞానిధి పిజా (ప్రతినిధి 
విద్యలను పోషించే. విజయనగర సంస్థానాధీశులు 
మన రాష్ట్ర విద్యాశాఖామాత్య్యులు-_ _లౌణించునిక విద్యలు 
అధికారం_బొదార్యం పూసపాటి రాజులలో పుట్టుకతో వచ్చిన వె_ 
నేతలనుచు _ దాతలనుచు _ ప్రజలందరు మెచ్చినవే = 
రాచరికిపు సిరినొల్రని _ రాజకుమారుడు ధీరుడు 
ననా సరణీలొ-తండిఏకి మించిన తనయుడు 
పరితిభకు (పతీక మారని 
తాత్విక పాలనకు తగుదురని 
జొప్పించితి. “రాజనీతి” 
అర్పించితి.అందుక్‌"నుడు 
_రచయిత, 





Bre 
మ టం 





పజాస్వామ్యము నందలి గుణదోషాల్ని పదేండ్లు 
పాఠ్యాంశంగా కళాశాలలో |పభోదించాను. 


సామాజిక (పయోజన మొక ధ్యయ౦గా జన 
సామాన్యానికి కూడ పౌరవిజ్ఞాన మందించే భాగంగా, నాయీ 
పజల కధను కధా చితంగా మలచి, కవితా రూపకంగా 
తీర్చి దిద్దాను. 


సమకాలీన చారి|తక రాజనీతి విజ్ఞాన ఖని |ఫోఫెనరి 
శ్రీ మామిడిపూడి వెంకట రంగయ్య గారు తొలిపలుకును 
నమకూర్చడం నాకెంతయిన గర్వకారణం. 


నాయీ “పజల కధ”ను స్వీకరించి, సహృదయంతో, 
నన్నెంతగానో ఆనందపరచిన నా కృతిపతి_శ్రీ శ్రీశ్రీ పూసపొటి 
ఆనంద గజపతిరాజు, విజయనగరం సంస్థానాధీశులు, రాష్ట్ర 
విద్యాశాఖామాత్యులు, వారికి నా వ కృతక్షకా౭జరి 
ఘటిస్తున్నాను. 


రచయిత నో 





రాజనీతి శాస్తర్తింలోను తెలుగులోను ఎం.ఎ. పట్టభ్యధుల 
కలాశాలలో రాజనీతి శాస్తో4పన్యాసకులైన శ్రీ వంగపండు 
అప్పలస్వామి గారు పజల కధ ఖండకావ్యాన్ని రచించి 
తద్వారా (పజాస్వామ్యమం కు ఏమిటో, అందులోని తత్వం 
ఎలాంటిదో _ ఆ పరిపాలనా విధానంలోని గుణదోషాలు 
ఎలాంటివో _ ఏలాటి పరిస్థితులలో అది (పజల శేంయోభి 
మ సాధనం కాగలదో బహుచక్కగా వివరించారు. 


నేను ఒక రోజంతా ఈ కావ్యాన్ని చదివి ఇది చాలా 
విలువగల కావ్యమన్ని అభ్మిపాయపడి ఈ తొలిపలుకును (వాసి 
నాను. నావలినే తక్కిన పాఠకులందరు దీనిని చదివి చక్కగా 
ఆర్థం చేసికొని ఉత్తెజితులు కాగలరని విశ్వసిస్తున్నాను. 


ఇట్టి ఉతమ కావ్యాన్ని రచించిన శ్రీ వంగపండు 
అప్పలస్వామిగారు తప్పక (పజల ప్రశంసలకు పాతు9లు 
కాగలరని నేను ల. 


శ్‌ | 

పాలకులు _ పాలితులు అనే వీజేధం ప్రతి రాజకీయ 
వ్యవస్థలోను కనిపిస్తుంది. (పజాస్వామ్యంలో కూడ ఉంటుంది 
ఉండటం కూడ అవసరం. పజా స్వామ్యం అంకే పరజలే 
_ పొలకులుగా నుండు వ్యవస్థ అని ఆనుకొనడం పారపొటు_ప్రతి 
రాజ్యుంలోను _ [పజాస్వామిక రాజ్యంలో కూడ _ శాసనాలను 
చేయడం చేసిన శాసనాలను అమలు పరచడం, శాసనాలను 
ఆధారం చేసికొని న్యాయ విచారణ చేయడం అవసరం. 
రాజ్యం వీదో ఒక నగరానికి మాతం పరిమితమైనపుడు _ ఈ 
శాసనాలను (పజల్కే ఒక సభలో సమావేశమై నిర్వహించడం 
కొంతవరకు సాధ్యం కావచ్చు. కాని పత్రం టి నగర రాజ్యాలు. 
(పాచీన కాలంలోనో, మధ్యయుగంలోనో, గీ%కు వంటి కొన్ని 
దేశాలలోనో మ్మాతమే ఉండేవి. (పపంచంలోని తక్కిన దేశాల 
లోని రాజ్యాలు విశాల |పాంతాలుగ వ్యాపించినట్టివి, అందు 
చేత వాటిలో |[పజలందరు సమావేశమై పరిపాలనా కార్య 
కలాబాలను నిర్వహించడం సాధ్యం కాని పని. కావుననే రాజు 
సలహాదారులైన మ౦ంతిర్పవర్షం కూడుకొని వాటిని నిర్వహించే 

సాంప్రదాయం ఏర్చడింది. 


కాని కాల్యకమెణా రాజ్యాన్ని పాలించే రాజులలో 
అనేకులు నిరంకుశులె [పజల హితాన్ని విస్మరించి ఏవో కొన్ని 
వర్గాలకు చెందిన “వారిని మాత%మే చేరదీసి ._ సామాన్య 
(పజలను పీడించి పన్నులను వహ. చేస్తి అదాయాన్ని తమ 
తమ సుఖాలకు, తను బంధువుల సుఖాలకు, తాము చేరదిసిన 
వారి సుఖాలకు వినియోగించడం పరిపాటికాగా. పిజలు 
విప్పవాలను లేవదీసి రాజులపై తిరుగుబాటు చేసి తాము ఎన్ను 


iii 
కొన్న వారినే పరిమిత కాలానికి పరిపాలకులుగా జేసే విధానం 
ఏర్పడింది 


పజాస్వామ్యం అంచకే (పజలే పాలకులుగ నుండు 
వ్యవస్థఅని అనుకొనడం హొరపాలు. పజాస్వామ్యం ఆంకే 
[పజలు ఎన్నుకొన్న పతినిధులు పాలకులుగా వ్యవహరించే 
రాజకీయ వ్యవస్థ. [పజలే పరివాలకులు గొ ఉండే వ్యవస్థ కాదు. 
ఈ విషయాన్ని అందరూ (గపహించవలసి ఉంది. దీనిని రాజనీతి 
విజ్ఞాన శాస్తోోపన్యాసకులు, పిజాకవి శ్రీ వంగపండు అప్పల 
స్వామిగారు తన పరజా కధ ద్వారా బహు చక్కగా స్పష్టం 
చేసారు. 

పజబలో ఇప్పటివరకు అనేక భేదాలు కుల భేదాలు, 
వర్త భేదాలు, ఉంటున్న వి. జక వర్షానికి మేలు చేకూర్చే 
విధానం, ఇంకొక వరానికి హాని కలుగవచ్చు. ఆందుచేత 
(పతి పరిజాస్వామ్యంలో రాజకీయ వారలు క్‌ "న్ని ఏర్పడటం, 
ఎన్నికలలో అభ్యర్థులను నిల బెట్టడం _ వారి విజయానికి కషి 
చేయడం _ ఏపార్టీ అధిక సంఖ్యలో మెజార్‌టీ సంఖ్యలో 
విజయాన్ని సాధిస్తుందో అది తిరిగి ఎన్నికలు జరిగే వరకు 
పరిపాలనాధికారాన్ని నిర్వహించడం పతి (పజాస్వామ్యంలో 
కనిపించే ఇంకొక లక్షణం. 


దీని ఫలితముగా అధికార పక్షిమని, (పతి పక్షిమని 
దేశములోన్తు శాసన సభలలోను ఉండటం మామూలు. 
రాజకీయ పక్షాలు లేని (పజాస్వామ్యం ఎక్కడా లేదు, ఉండ 
బోదు. కమ్యూనిష్టు దేశాలలో ఒకే రాజకీయ పక్షం ఉంటుంది. 


iv 

పితిపక్షాలు ఉండ టకు వీలు లేదు. ఇది [పజల స్వేచ్చకు 
భంగకరం. తమ యోగ శ్షేమములను న. 
వౌారులందరికి స్వేచ్చ ఉండటము SMES వారు వి 
రాజకీయ పక్షాలుగా ఏవ్యవ స్టో నాధ్యపడుతుం దో అదే (పజా 
స్వామిక వ్యవస్థ. పౌరుల స్వేచ్చకు ఇది ఒక (పథాన లక్షణం, 
మనది (పజాప్వామిక రాజ్యమనే “పేరునకు అర్హ మైనట్టిది. 
శ్రీ అప్పలస్వామిగారు వారి [పజల కధ కావ్యంలోని ఒక 
పికరణములో ఈ వివరణను స్పష్టం చేసారు, 


కాని అధికార వ్యామోహం ఒక్క కే భాజకీయ పక్షాలకు. 
గాని రాజకీయ నాయకులకుగాని ధ్యేయం కాకూడదు. 
అధికారాన్ని సంపాదించుటకు |[పయత్నించుటలో ఎలాంటి 
దోషము లేదు కాని దానిని [పజల హితానికి గాను వినియో 
గించక, స్వార్థానికి వినియోగించుటయే దోషము. 


ఒక్షాక్కప్పుడు అధికారాన్ని కాంక్షించేవారు కుతంత్రాలు 
పన్ని మి(తభేదానికి లోబడి అర్హులైన నాయకులను పొడ 
అధికారం నుండి తొలగించి కురు అస్థిరతను కలిగించడం 
కద్దు. పిజాస్వామ్యములోని దోషూలలో ఇదొకటి. ఇది ఎంత 
పరమాదకర మైనదో దాని మూలంగా ఎలాంటి అనరాలు 
క ఇ తన పజల కధ ద్వారా శ్రీ వంగపండు. 
అప్పలస్వామి గారు తేటతెల్లం చేసారు. తన కావ్యం ద్వాతా 
ఇంతటి మహత్తర సామాజిక ప్రయోజనాన్ని సాధించిన 
శ్రి వంగపండు ౨ అప్పల స్వామిగారు. నిజంగా క దః ములు. 










Vv 


మానవునిలో ద్వంద్వ గుణాలు సహజంగా ఉంటున్న వి. 
కాని ఉత్తముడు సాధ్యమైనంతవరకు వీటిని అధిగమించి స్వార్ధ 
రహితంగా (పవర్తి ంచుటకు పంయత్ని స్తాడు. ప్రజాస్వామ్యంలో 
ఈ లాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండటం. అవసరం. లేని 
పక్షంలో దేశంలో అరాచకం, అస్థిరత, ఆందోళనలు వ్యాపించడం 
తప్పదు. అందుచేతనే పశజలు సమైఖ్యత్య పీధానంగా మౌలిక 
విషయాలలో పక్షపాత రహితంగా అందరూ కలసి కృషి 
చేయడం అవసరం. ఈలాంటి నమైఖ్యత ఏర్చడినష్పుడే (పజా 
స్వామ్యం ఫల[పదం కాగలదు. ఈ విషయాన్ని శ్రీ అప్పల 
స్వామిగారు తన ప్రజల కధ ద్వారా పఠతి ఒక సాధారణ 
చదువరికి అర్ధమయ్యేలా సరళమైన భాషలో సుమధురంగా 
సృష్టపరచి వివులీకరిం చారు. 

(పజల కధ కావ్యంలో శ్రీ అప్పలస్వామిగారు వివరించిన 
విషయాలలో ఇవిక్‌"న్ని మాత్రమే. ఇవిగాక (పజాస్వామ్యానికి 
సంబంధించిన అనేక విషయాలను తన కావ్యంలో పqస్తా 
వించారు అందుచేతనే ఇది ఒక ఉతమ ఖండకావ్యంగా నేను 
భావిస్తున్నాను. (పజల కధను రచయిత అతి సామాన్యులు 
కూడ వింకే అర్హం చేసుకొనుటకు తగినట్లు సులభశెలి తెలుగు 
భాషలో,సం భాషణా పద్ధతిలో రచించడం ఎంతైనా ముదావవాం. 
ఇది కావ్యంలో | పశంసింప దగిన సుసణాలలో ఒకటి 

జన సామాన్యానికి పౌర విజ్ఞానము గురించి పజలను 
ఎంతగానో ఉల్తేజపరచగల ఈలాంటి కావ్యాన్ని అందించి 
నందుకు నేను న్‌ వంగపండు ఆప్పలస్యామి గారిని వ్యాదయ 

పూర్వకంగా అభినందిస్తున్నాను. 
(సం), మామిడిపూడి వెంకట రః గయ్య 


ఇందులోని విషయం 
1వ పకరణం ; 
ఓవ |పకరణం : 
లేవ [పక రణం 
4వ (పసరణం : 
ర్‌వ (పకరణం : 
రవ [వక రణం : 
7వ ప్రకరణం : 
రివ [పకరణం : 
9వ |[పకరణం : 
10వ [పకరణం : 
11వ |పకరణం : 


ఉపోదాతం 
ఖు 
రాజు _ (పజల సంవాదం. 


ల. (చో 
: (పజారాజ్యం 


ఎన్నికల రంగం 
ముఖ్యమం(తి 

కుటిల నీతి 

మి|త భేదం 
పదవీవ్యామోహం 

కూర్మి జ కుతం[తం 

ఎన్నిక _ నూతన నాయకుడు 
సమైక్యత - సమాధానం 


ఇందులోని పా[తలు _ పార్తీలు 
1. రాజుగారు ; శిష్ట జన పార్టీ 
2 (బ్రహ్మయ్య : కర్రకుల పార్టీ 
తి. పుల్లయ్య : (శామికుల పార్టీ 
4. ఎల్లయ్య స్వతం|తుడు 
గ రామయ్య [పగతి జన ఏ పార్టీ 
6. వెంకయ్య స్వతంత్రుడు 
7. సూరయ్య : దీన జన పార్టీ 


సూచిక : ఇందులోని ప్యాతలు, పారీల పేర్లు కేవలము 
లు 
కల్పితాలు. ఏ ఒకరిని _ ఏ జక పార్టీని న 


న. కావు, 


లతో 


పజల కథ. 


1వ |వకరణం 
ఉహోదాతం 
యు 





శ్రీకరమగు రీతినీ యీ! 

లోకమునకు తెలియబడగ, లోకులు మెచ్చన్‌! 
కాకమ్మ కధల నల్రక।! 

తూకంబగు [పజల కధను తొల్ప వచింతున్‌! 


అనగనగ రాజు ః అవనిలో నతని గనుము! 
పజల నెల్లను బాలించు 1పభు నతండు 
దైవ (పతినిధి రాజు ను తీరు దలచి 
రమ్యమన దెల్పుదును, నేడె రాజు కధను! 


చాలు పోవయ్య నీ కథ సంతకెల్ల! 
పాత కధనేల జె ప్పెద, రోత మాకు! 
నేటి [పభువులు అయ్యలె తెలియదేమి! 
రాజులిక లేరులేరని రాయ వేమి? 


ఏమి జనులార మోరీతి ఎంతవింత? 
అయ్యలకు రాజ్యమేలెడి. యర్త తేది? 
భూమి పతి యన్న మాటకు లరామిలేదు! 
ధరను శాసించగలది ధరాధిపతియె! 


[పజల కధ 





జ్ఞానమా లేక నిసుమంత చదువురాక! 
(పజను పాలించగలిగెడి (పతిభలేక! 
పరుల పీకల గోయగ పరుగులెత్తె, 
రామయలు, కిష్టయల, కధ రాయనేల? 


ఎచట సంపద విజ్ఞత ఏకమగునొ! 
అచట కద్రకారమేగున్తు అనగ వినమె! 
సంపద హుళక్కి, విజ్ఞత బండిసున్న 
రామయకు, కషయకు, రాజ్యపాలనేల? 


(పజను శాసించు వ్యక్తుల కధలు గలవు! 
వ్యక్తులను నడువు జనగాధలెన్ని గలవు? 
పాలనొక కళ |పతివానికబ్బునయ్య! 
అయ్యలకు మంతిగిపదవుల అశగాని! 


జాను కవివర్య తెలిసె నీఅభిమతరబు 
తెలివి గలవారె దేళశాధినేతలనుచు, 
[పజలలో, జాన హీనులు పాలితులని 
జనుల తెగసాడు ఎనేము జ్ఞానివయ్యా? 


సరినమానుల, ద్వేషించు స్వల్ప గుణులు! 
అధికులకుు సేవకులమన్న అల్చమతుల.! 
కక్ష్య కలతలక్కే లొంగి కాలుదువ్వు, 
లేమి పరులెట్టు రాజ్యాన్ని వలగలరు? 





[పజల కధ 


ఏమి, నీరాత, నీకూత, ఏమివింత! 
ధర పంజాశ కి-ళాసించు పురిని విప్ప, 
అడ్డు పడు మొనగాడె లేడవనిలోన 
ననుచు, జెప్పన్కి నీవేమి రచయితవయ! 


నిజెమె జనులార, జనశక్తి కెదురులేదు 


ప్రభుత, యంతాంంగ రధమును, నడుపనెవరు? 


అర్హులన్నది, యేనాడ్తు యరసినార! 
పతిభ, కొరవడ, నడవదు మరచినార! 


పగతినిధులః రాజ్యమే సాగ కధను జెప్ప 
(పతిభ గలవారె పంజలలో పొలకులన! 
జనులలో వారు లేరని జంక వద్దు! 
సాట్సి ప్రిజనుద్ధరించగ్య సాగును “కధ”! 


(పతినిధుల నెన్న, మోీరెల్ల (పభువుల కద! 
ఎన్నుకొొనబడ్ము అవకాశమున్నది కద! 
స్వీయ లోపాల్ని, తిలకించ్క చిందులేల? 
అధిగ, మించుతు |పగతిని, అందుకొనుడు! 


మో కధను మిరు వినలేని, పిరికితనమె, 
తరతరాలుగ, మిముదో సె మురికిలోకి! 
(ప్రగతి నందగ్క (ప పజలెల్ల బాగు పడగ 
పగిజల కధ ఇది చదవండి, [పగతికొరక! 





10 


క్షే 


14 





పజల కధ 





2వ [వఠకరణ౦ 


రాజు= పజల సంవాదం 


కొలువు దీర్చగ న్‌ నొకనాడు, కోటలోన 

రాజు సింహసనాసీనుడగుచు నంత 

1పజను పరికించి కేమమా యనుచు బలుక 

ఏ ఒకరు లేచి పలుకరు క్షేమమనుచు. క్షే 


విస్మయంబంది, రాజంత వినగ బలికి 

ఏమి జనులార మిోతీరిదేమి వింత 

రక్షకుడు రాజు [పశ్నించ కక్ష బూని 

ఊరుకున్నా రిదేమయ్య నోరు లేదె? 2 


అనుచు గర్జించు ప్రభు జూచి స్త లేచి 
పలికిరందరు నొకరీతి పగిభువు వినగ 

రాజు [పజకాత్మ తష బూజు పై 
విభు శరీరమె ప్రజల న పొతమాట. త్రి 


దేశకాలపు, స్టితిగతుల్‌ తెలిస మాకు 
గద్దె దిగవయ్య రాజేంద్ర గంతులిడక, 
ననెడి పగిజనాష సైన్యాని కనుమతివ్వ 
'దలచె రాజంత్త కుపితుడై కలవరపడి. 4 





పజల కధ 
అ 
కదను తొరిక్కుగ, నశ్వాలు కదలె ననగ 
విషము |గక్కుచు భుజగాలు వెడలె ననగ 
దుడ్డు క[రలు గునపాలు ధూళిలేపి 
కయ్య మునరించ లేచారు అయ్యలంత, స్ట్‌ 


చెంతనే, న. జస యీ వింతనుగని 
వలదు రాజేంద౫ ఘర్షణ వలదు తగదు! 
(పజ శరీరము ర ను పలుకు బలికి 
మరల వారిని బాధించ మరలవద్దు! G6 


హింసతో |పజను నిర్ణించ నేగ వలదు 

ఇలను |పజమోద, rer గలమె మనము? 
కార్యవాదికి ఏలయ్య కత్తిని గొన? 

నరకదలచును ఏనాడు పిరికివాడె. 7 


అనిన మం|కిని కాదన కనియె నిట్లు 
దైవ పరెతిని ధి రాజని దలచ శేమి? 
మోవిధిని మిరు మరచిరా మారుకుమి? 
రాజదూషణ చేతురే రచ్చ కెక్కి? 8 


కాలరీతిని ఎపరించ కాలు కదప 
_నెన్ని గుండెలు పిజకు నీరితి నెగుర 
అనగ నయ్యలు త్‌ తొడగొట్టి యనిరిఇట్టు 
మంది బలముంది మాకేమి ముందు డగ. g 
టు ల వు de ed CG 
ర్‌ 


ber గ 





FOREN నీకిచ్చు శకి గాడ్‌ 
పాలకుల పట్ట మాకున్న భక్తి గాక 
ఇలను కోప నవు ఈతరం గలవ 
జనుల జడీపించి పాలన జరుప గలవ? 10 


పజల రక్షించు పగిభువను పాట పాడి 

రాసకీరిడల నంతఃపురాల మెలగి 

కోట పేటలనే గొని కులికి నావె 

కలిమి పిజలంద నేమైన గరపినా వె? ll 


కలిమి నోచక (బతుకులు కన్నమైన 

ఇడుముల బ%తుకు ముడుపని గడచినామె 
తర తరాలుగ మేమెల్ల మురికి పట్టి మునే 
మూల బట్టగ నీ విల మూల మనగ. la 


ఏళ్ల తరబడి మమ్ముల నేలి నావు 

కూలి |బతుకులె యేనాడు కూడు కొదవె 

మో వరాలకు సాధనాల్‌ మేము గామె 

ఏడ నీశ కి తైతక్కలాడ కయ్య. 18 


అనుచు గర్జించు [పజ జూచి యనియె [వభువు 
ఖమ (బహ్మాయ్య, పులయ్య. భూమి దున్ను 

సాదు జగతికి మోారెల్ల సారులు కద Sa 
కత్తులను బట్టి యీనాడు కదలినారు.. E§ 


పజల కధ 


ఎగిరి పడబోక ఎల్లయ్య ఏది నిజమొ 


తెలిసికోవయ్య రామయ్య తెలివి మీరీ 
వ్‌మ్‌ సూరయ్య వెంకయ్య యేమిది కధ 


రాజ భకి ని మరచిలా రాజాకొనుట ? 


తిరుగుబాటుతో (బతుకును (తిప్పగల 5? 


మహిని లేనట్టి రీత్రిని మప్ప గలరె? 
రాచరిక స్వర్నయుగమును రచ్చ బెట్టి 
మహికి జేసిన మేలును మరచినార * 


పుడమి విభుడిట్లు పలుకగ నడుగు వేసి 


అయ్యలందరు ప్‌దిత్ర నడిగినారు 
(పభువు [పజలను మాటనే పలకవ 
పదవి దక్కించుకొను రీతి వెదకవ 


అనగ రాజిట్టు (పళ్నించె నతిశయించి 
రక్షకుడు లేని రాజ్యాన కక్క కలత, 
కోరి జనులను జెరచగ దూర గలవు 


పజల రక్షింప గలవాడు (పభువె సుమ్ము 


రాజ్యరమనేలె ధీరుడు రాజు గాదె? 


అయ్యలకు రాజ్య పాలన అచ్చునయ్య? 
ఈర్త ద్వేషాల. ae గ్గ యీదులాడు 
కూలి రైతులు యీభువి నేలగలరె ? 





16 


{7 


19 





పజల కధ 


అనుచు దెలిపిన రాజన్యుడదరి పడగ 
అయ్య లా వేశమున నిట్లు యడగినారు 
పొలనాశక్షి మాకేమి పట్టు వడద 

ఎల్ల (పజలకు పభువులం కల్లకాదు 


ధరను బాలించ మెమెల్ల తగదు మనెడి 
[పజల గాంచుచు రాజిట్లు బలికినాడు 
భావి, మానవ, |పగతికీ' పొాలనొక కు 
మూలకారణమని భువి నేల గలమె ? 


ధరణి ధర్మాలు నీతులు దర్శనములు 
వివిధ రీతుల నీతుల విపి జెప్పు ? 
జనుల కాతీరు నెరిగిన జ్ఞాన వది.” 
ధర్మ నిర్నేత వ్యాఖ్యాత ధరణ విభుడె 


కలిమి లేమికి మిరయ్య కరలిలను 
శృతులు, నకును మిరెల్ల జదివినార్య 
కప [బతుకును గాంచ Wr / 

లేని పోని దురాశను లేపకండి ? 


పుడమి విభుడిట్లు పలుకగ నడుగు చేసి 
అభల జనుల: తనీ రీతి నడగినారు 
కర్మ సాక్షియు వ. మర్మమిడున ! 
అప అట యై కి ! 
సంఘమ హెచ్చు తగ్గుల సృష్షికర్త! 





20 


21 


22 


28 


24 





(పజల కధ 


అనగ రాజన్యుడది విని ననియె నిట్లు 
జీవులకు నెల్ల యధినేత దేవుడు గద 

పరగ వ్యక్తుల కధినేత [పభువె సుమ్ము 
గతములోనున్న ఘనతను, గాంచ కేమి? 


పేద జనులిట్లు జెప్పిరి "పెదవి విప్పి 
భేదమే లేని (బతుకిడు వేద సూక్తి 
అధములధికులు |పజలని నరయ గలదె ? 
హై... స జూపి వ్యక్తిని చంపగలదె ? 


పుడమి విభు [పక్క పుల్లయ్య నడచి వచ్చి 
నీడ నిడితిమి యిన్నాళ్లు నింక చాలు 
మేకలముగాము మేమెల్ల యాకులు దిన 
గోడు విడనాడి గద్దెను 'పేడ్రమనెను 


(బహ్మయంతట యరచెను ఖల్ల (గుద్ది 
పాలనే మాది మే వెల్త పభువుల మయ 
హేతు విజ్ఞానమే లేనీ కూతలేమి ? 
జ్ఞానరీతిని బట్టిన జనత కేమి ? 


అంత రామయ్య సూరయ్య గంతులిడగ 


ఎల్లయయు వెంకయయు నంత వెనుకనుండ 


చుట్టుముట్టిన (బజలను జాచినాడు 
విశ్వరీతిని", గన, (పశ్న వేసినాడు 





26 


28 


29 





పజల కధ 


వసుధ గల వస్తుళాసియు నంతయుగని 
ధరణి, గల జీవ కోటిని నరయు మావు 
హెచ్చు తగ్గులు భేదాలు నెరుక పడవ! 
పరికృతిలో లేని సూత్రము పట్టు వడునే? 


వ్యక్తులను జూడ నెవరును వ్యకృపడరె 

ఏక బల రూప విజ్ఞాన తూక మంది: 

ప్రజ్ఞ (పతిచోటనులడదు పట్టువడదు 
(పతిభ లేనట్టి వ్యక్తి క్రిక్రి పదవడేల? 


_ అభము శుభముల నెరుగని |పజలు మీరు 


దేశ పొలన కొడిగట్టు నాశ వలదు 
అర్దబలమేమి మీవద్ద నాజ్ఞ నిడగ 
ళాచసిరి ధీవి యబ్బునా రాజ్యమేల! 


నచ్చ జెప్పిన ఠాజువె రెచ్చిపోయి 
|పజలు కోపాన నీరీతి బలికి నారు 
మహిని గలవారిలో మేమె మాన్యులమని 
భువిని గల సంపదకు మీరె భోకలయిరి. 


నృపుల సంతతె రాజ్యాల వేలి నార 
రాజ్యమేలిన వారెల్త రాజులెరి 
దేశ చరితను దిలకీంచ దెలియ బడదె 


_ప౦%జగల వ్యకి పాలన బట్లినటు. 
ఇ _ “ట్య్ణ 





వ్‌! 


ల్‌ 


j | కి | క్ట nen పురి కరానానా మాడా ననన లలా మానము ననటన తర నాలుదా నమకము నటనా క పతన న పనయునునాననినానా. 


10 


పజల కధ 


వసుధ గల వస్తుళాసియు నంతయుగని 
ధరణి, గల జీవ కోటిని నరయు మావు 
పెచ్చు తగ్గులు భేదాలు నెరుక పడవె! 
పరికృతిలో లేని సూత్రము పట్టు వడునె? 


వ్యక్తులను జూడ నెవరును వ్యకపడరె 
ఏక బల రూప విజ్ఞాన తూక మంది: 
ప్రజ్ఞ (పతిచోటనులడదు పట్టువడదు 
(పతిభ లేనట్టి వ్యక్తి క్రిక్రి పదవడేల? 


అభము శుభముల నెరుగని |పజలు మారు 
దేశ పాలన కొడిగట్టు నాశ వలదు 
అర్దబలమేమి మీవద్ద నాజ్ఞ నిడగ 

శాచసిరి వ యబ్బునా రాజ్యమేల! 


నచ్చ జెప్పిన ఠాజువె రెచ్చిపోయి 
|పజలు కోపాన నీరీతి బలికి నారు 
మహిని గలవారిలో మేమె మాన్యులమని 
భువిని గల సంపదకు మీరె భోకలయిరి. 


నృపుల సంతతె రాజ్యాల నేలి నార 


రాజ్యమేలిన వారెల్త రాజులెరి 
చేశ చరితను దిలకించ దెలియ బడదె 


 పిజగల వ్యకి పాలన బట్లినటు. 
ఇ _ గ న 





వ్‌! 


10 


పజల కధ 
కరప మానద నిరినిదుక నాననా నివా నాననా నానిన వలదని తల లనాలాజా నాననా వాతను నాకనా రర డ కారాక దును నానాటి 
"శివ వకరణం 
ప్రజారాజ్యం 


[పజలె నేతలు యని మిరు పలకరండి 

రాజులిక లేరు జనులెల్ల (పభువులెరి 

అనుచు చంకలు గుద్దుచు నయ్యలంత 

కోరి యొకచోట సభజేయ గూడినారు. కే 


సమత స్వేచ్చలు రాజ్యాన సాగే ననగ 

భావ పకటన హక్కది బాగు యనగ 

రెతు_రాజను భావమే రోతయనగ 

నరుగు దెంచెను రాజును హర్తమంది, 2 


సభను జేరిన రాజన్యు నరసియంత 
పండ్డుక్‌"రుకుచు సూరయ్య పలి కెనిట్టు 
ప్రజల సభలోన రాజులా? పనికి లదు 
రాజులున్న చో మరి పజారొజ్యమౌనె? 3 


రాచరిక వంతరించిన రాజు నుండి 

కోట పేటలు మాన్యాలు దాట లేదె 

కలిమి కిల రూపమయి నిల్చి బలిమి పరుడు 

లేమినే కొని దేశాన్ని యేలగలడు. క్త 





12 


పజల కధ 
కమర మానద మనన నిరినిదుకననానాాతా నివా అననన జినా నునన మదనా తల లనాలాా నాననా నాతని న జనానా రకల కారయ రారదాల దానా నాంనడో 
"శివ వకరణం 
ప్రజారాజ్యం 


[పజలె నేతలు యని మిరు పలకరండి 

రాజులిక లేరు జనులెల్ల (పభువులెరి 

అనుచు చంకలు గుద్దుచు నయ్యలంత 

కోరి యొకచోట సభజేయ గూడినారు. కే 


సమత స్వేచ్చలు రాజ్యాన సాగే ననగ 

భావ పకటన హక్కది బాగు యనగ 

రెతు_రాజను భావమే రోతయనగ 

నరుగు దెంచెను రాజును హర్తమంది, 2 


సభను జేరిన రాజన్యు నరసియంత 
పండ్డుక్‌"రుకుచు సూరయ్య పలి కెనిట్టు 
ప్రజల సభలోన రాజులా? పనికి లదు 
రాజులున్న చో మరి పజారొజ్యమౌనె? 3 


రాచరిక వంతరించిన రాజు నుండి 

కోట పేటలు మాన్యాలు దాట లేదె 

కలిమి కిల రూపమయి నిల్చి బలిమి పరుడు 

లేమినే కొని దేశాన్ని యేలగలడు. క్త 





12 


పజల కధ 





కోరి మనమెల యీనాడు కూడితిమిట. 
పాలనేరీతి జరగాలో బలకరండి 
అలిదరం నేడు రాజులం ముందు నడువ 
దేశమేరీతి నుండాలో? తెలుపరండి. i i 


పదుగురికి దేశ సంపద పంచవలయు 

ననుచు నయ్యప్ప యరవగా నాగహొంచి 

కాదు కాదనె అచ్చయ్య కలవరపడి 

సోమరికి (శమ జీవికి నొక్కతీరె? il 


అసులను బంచ మోరెల నడిగినారు 

భూములను ముందు పంచండి భు శ్రినివ్వ 
కషపడకుండ కలిమిని గాంచరాదు 

స్థిర చరాస్థుల నంగతి దేల్చరండి! ల 
థి @ 


జాను నిజమిది కలిమిమి ధూళి దులిపి 

లేని వారికి బంచగ లేచి రండి 

పాంన దోపిడి కొనసాగ 'షేంరజిచ్చె ( 

లేమి వ్యత్యాస భావాలు లేచి పోవ? (కేక్‌ 


క్ర ట్రిబెట్టండి మోాతీరు క షమయ్య 
అన్నిటను స్వేచ్చ నొసగితి మనచు బలికి 
కొన్నిటనురాటకట్టుట కూడని పని — 
ఎవరి ఫలితము వారంద నేమి తప్పు? కక 





పజల కథ 


కోరి మనమెల్ల యీనాడు కూడితిమిట = 


పొలనేరీత్రి జరగాలో బలకరండి 
అలదరం నేడు రాజులం ముందు నడువ 
దేశమేరీతి నుండాలో? తెలుపరండి. 


పదుగురికి దేశ సంపద పంచవలయు 
ననుచు నయ్యప్ప యరవగా నాగ్గహొంచి 
కాదు కాదనె అచ్చయ్య కలవరపడి 
సోమరికి |శమ జీవికి నొక్కతీరె? 


అస్తులను బంచ మోరెల్ల నడిగినారు 
భూములను ముందు. పంచండి భు క్రినివ్వ 
కష్టపడకుండ క్షలిమిని గాంచరాదు. 

స్ధిర చరాస్థుల నంగతి దేల్చ్పరండి! 


జాను నిజమిది కలిమిమి ధూళి దులిపి 


లేని వారికి బంచగ లేచి రండి 


పొంన దోపిడి కొనసాగ పషేqిరణిశ్చె . 
లేమి వ్యత్యాస భావాలు లేచి పోవ? 


కట్టిబెట్టండి మోాజతీరు కషమయ్య 
అన్నీ టను స్వెచ్చ నొసగితి మనచు బలికి 


_కొన్నిటనురాటకట్టుట కూడని పని 


ఎవరి నతిఠము వొరంద నేమి కుం 





12 


కేల్‌ 


1 





[పజల కధ 


అనుచు నీరీత్రి మాట్లాడ నలుక జెంది 
"దేశ భోకలు మిరెల్ల దెలి సెనయ్య 
మరల నీరీతి మనమేగ మట్టి [బతుకే 
తిరిగి దోపిడిపాలనే ష్‌ “మనకు 


కట్టి పెట్టండి సిద్ధాంత కధలు వద్దు 

స్వీయ 'లాహాలిక మోరు చెప్పవద్దు 
పజల వాంఛను బసిగట్టి పలక రండి 
జనులు కోరున దేమిటో వినగరండి 


ఎవరు మోరయ్య దేశాన్ని వీలగాను. 
పజల యన్న కనే మరు (పభువులయిర? 
ధరను శాసించు రీతిని దరల వద్దు 

మరల నొకమారు వెనుకకు మరలవద్దు 


కొందరయ్యలు నీరీతి కోపగించ 
(బహ్మయయు లేచి (ప్రజవిన బలికినాడు 
“ఎన్నికల దిక్కు” సిద్ధాంతమేది గొప్మా 
సభ సమాప్తము ఎన్ని కల్‌ జరుగునింక 





20 


2l 


వతి 





il 
ii 


పజల కథ 


అనుచు నీరీత్రి మాట్లాడ నలుక జెంది 
"దేశ భోకలు మోరిల్ల దెలి సెనయ్య 
మరల నీరీతి మనమేగ మట్టి [బతుకె 
తిరిగి దోపిడిపాలనే రక. “మనకు 


కట్టి పెట్టండి సిద్ధాంత కధలు వద్దు 

స్వీయ! భావాలనిక మిరు చెప్పవద్దు 
పజల వాంఛను బసిగట్టి పలక రండి 
జనులు కోరున దేమిటో వినగరండి 


ఎవరు మిరయ్య దేశాన్ని వీలగాను 
పజల యన్నకనే మిరు |పభువుఅయిర? 
ధరను శాసించు రీతిని దరల వదు 

మరల నొకమారు వెనుకకు మరలవద్దు 


కొందరయ్యలు నీరీతి కోపగొంచ 

బహ్మయయు లేచి |పజవిన బలికినాడు 
“ఎన్నికల దిక్కు” సిద్ధాంతమేది గొప్మా 
సభ సమాప్తము ఎన్ని కల్‌ జరుగునింక = 





2( 


21 





పజల కధ 





రాజుగారును నడిచారు రంగమందు 

శిష్ట జనపార్టి జగతికి శ్రేషమనుచు 
పజల రక్షించు సిద్దాంత రచన గాదు 
పజల నాక ట్లు కొనగల్లు ప్రజ యనుచు 


ఇవ్విధంబున నయ్యలు వరుపడుతు 

పైల్‌ పార్టీలనే బట్టి వెడలినారు 

స్వీయ పారియె గొప్పని జెప్పగాను 
2) 

ఇతర పారీలు తప్పని దెప్పగాను 
చు 


మారు మూలనె |[బతుకంత మాసిపోవ 
జేరబడి జీవితాలిల భారమనగ 

కునుకు దీసెడి జనులెల్ల ఘనుల యనగ 
జనము ఘనమని జప్పట్లు చరి చినారు 


సోషలిజమును స్థాబంచ చోటు నిడుడు 
గుర్తుపై ముదనిడి మాకె ఓటు విడుడు 
అనుచు (బహ్మయ్య నాయకుడనగ నిలచె 


వెనుకబడిన వర్షాలకు వెలుగు నివ్వ 


భువిలొ కమూ్యూనిజంబది. ఎవరికొరకు 
బడుగు జనులెల్ల సుఖపడ బాగు కొరక 
పుల్రయ్య యు “నంత జె ప్పెను ఎల్లరు విన 
వర్గ పాలనె దేశాన వర్జిలు నని 





పజల కధ 





రాజుగారును నడిచారు రంగమందు 

శిష్ట జనపార్టి జగతికి |శ్రేషమనుచు 
పజల రక్షించు సిద్దాంత "రచన గాదు 
పజల నాక ట్లు కొనగల్లు ప్రజ్ఞ యనుచు 


ఇవ్విధంబున నయ్యలు వేరుపడుతు 

వీవిద పార్టీలనే బట్టి వెడలినారు 

స్వీయ పారియె గొప్పని జెప్పగాను 
(2) 

ఇతర పారీలు తప్పని దెప్పుగాను 
శు 


మారు మూలనె [బతుకంత మాసిపోవ 
జేరబడి జీవితాలిల భారమనగ 

కునుకు దీసెడి జనులెల్ల ఘనుల యనగ 
జనము ఘనమని జప్పట్లు చరిచినారు 


సోషలిజమును స్థాబంచ చోటు నిడుడు 
గుర్తుపై ముదనిడి మాకె ఓటు విడుడు 
అనుచు (బహ్మయ్య నాయకుడనగ నిలచె 


వెనుకబడిన వర్గాలకు వెలుగు నివ్వ 


భువిలొ కమూ్యూనిజంబది ఎవరికొరకు 
బడుగు జను లెల్ల సుఖపడ బాగు కొర 8 
పుల్రయ్య యు ర. జై ప్పెను ఎల్లరు విన 
వర్గ పాలనె దేశాన వర్జిలు నని 





పజల కథ 


వ్యక్తి స్వార్థము విను వీధి నంటినపుడె 
వాడు దె దౌర్దన్య పరుడని వీడు పలుకు 
లీడు దోపిడి గాడని వాడు తెలుపు 
జేరి సిద్ధాంతమున బోవ చిక్క లేదు, 


కులము యొకచోట సిద్ధాంత మొక్క చోట 
గుణము యొక్ష్మవోట సిరీమూట యొకచోట 


నాయకత్వము 'యొకచోట మంది బలమె 
గెలుపునందెను |పజలదె గెలుపు యనగ. 


ఎన్నికలలోన నేరితి స్థిరము కాదు 
గాలి వాటమె ప్రజలెల్ల జాలిపడగ 
పజయభీష్టము దొరకదు పట్టువడదు 
మాట నిలకడ దోజూచు నోట విడుపు. 


కాగింతి జనులందు గన్నించ గాంతి రేఖ 
నిచ్చు సి సిరమెన మార్గమె నిశ్చయముగ 
చిమ్మచీకటి. పక్కన జిందులేయ . 
దేవురించక తప్పదు దేశమైన. 


ఎన్నికల ఫలితాలని వెల్రడించ 

పార్టి యధినేతలును ర ఫలితము గొనె 
అన్ని పార్టీల్ని (పజలెల్ల ఆదరించ 

అధిక సభ్యులనే అరి 'అందదయ్యె. 





1/ 


19 





పజల కధ 


వ్య క్తి స్వార్థము విను వీధి నంటినపుడె 
వాడు దె దౌర్హన్య పరుడని వీడు పలుకు 
వీడు దోపిడి గాడని వాడు తెలుపు 
జేరి సిద్ధాంతమున బోవ చిక్క లేదు, 


కులము యొకచోట సిద్ధాంత మొక్కచోట 
గుణము యొక్షవోట సిరమూట యొకచోట 


నాయకత్వము 'యొకచేట మంది బలమె 
గెలుపునందెను |పజలదె గెలుపు యనగ. 


ఎన్నికలలోన నేరీతి, స్థిరము కాదు 
గాలి వాళుమె ప్రజలెల్ల జాలిపడగ 
పజయభీష్టము దొరకదు పట్టువడదు 
మాట నిలకడ దోబూచు నోట విడుపు. 


కాగింతి జనులందు గన్నించ గాంతి రేఖ 
నిచ్చు స్థీ సిరమెన మార్గమె నిశ్చయముగ 
చిమ్మచీకటి. పక్కన జిందులేయ . 
దేవురించక తప్పదు దేశమైన. 


ఎన్నికల ఫలితాలని వెల్లడించ 

పార్టి యధినేతలును a ఫలితము గొనె 
అన్ని పార్టీల్ని (పజలెల్ల ఆదరించ 

అధిక వభ్యులనే పార్టి స్ట అందదయ్యె. 





17 


18 


19 





త. 


22 


పజల కధ 


చేత జండాల నిడికొొని జేయి గలిపి 


వకు సభలను జరిపాము రతు కెొర3! 


ఇరువురము నేడు ఒక శూదు మిష్టమేన 
మంత్రి వర్షము ఏర్పడి మహిని నేల! 


అనగ పుల్లయ్య యదివిని ననియె నిట్లు 
రెండు పార్టీల వారము యెక్యమవగొ 

అఖిల జకం యెంతై న హర్ష మొందు 
మంతి వర్గము యేర్చడ మాకు హీతమె! 


బిహ్మయయు ముఖ్యమంతిగగ బదవి ప క్రై 
అర్ధిక పురశాఖ పుల్హయ కమరగాను 
అయ్యలందరు మంతుల యధికులైరి 


రాజులిక్ర లేరు శా9మికుల్‌ రాజులైరి! 


[(శామికులు కర్షకులు గూడి భూమినేల 
ప్రగతి జనపార్టి (పతిపక్షమనగనిలచె 
శిష్టజనపార్టి పభుతలో జేరబోక 
అయ్య కేరీతి నుందురో అరయదలచె! 


పజల కధ 
uu 
చేత జండాల నిడికొని జీయి గలిపి 
ఎతు సభలను జరిపాము రైతు కొర౭! 
'ఇరువురము నేడు ఒక బాదు మిష్టమేన 
మంతి వర్గము ఏర్చడి మహిని నేల! 5 


అనగ పుల్లయ్య యదివిని ననియె నిట్లు 

రెండు పార్టీల వారము యెక్యమవగ్‌ 

అఖిల జులు యెంతై న హర్ష మొందు 

మంతి వర్షము యేరృడ షాకు హీతమె! గి 


బంహ్మయయు ముఖ్యమంతి9గ బదవి ప్రై 
అర్థిక పురశాఖ పుల్తయ దో మరగాను 
అయ్యలందరు మంతుల యధికులైరి 


రాజులిఠ లేరు శాగమికుల్‌ రాజులైరి! 7 


(శామికులు కర్షకులు గూడి భూమినేల 
ప్రగతి జనపార్టి (ప్రతిపక్షమనగనిలచె 
శిషజన పార్టి పభుతలో జేరబోక 
అయ్య కేరీతి నుందురో అరయదలచె! ర్రి 


22 


పజల జ 





సూరయయు నెల్రయయు నంత స 
చిన్నబోవుచు నెంతయు ఖిన్నులగుచు 

తిన్నగా చేరి రొకచోట క న్నుకుట్టి 

వెంకయ యు నంత వారికి వెనుకనుండ! గ్‌ 


ఇరుగు పారుగుల వారికి నిం|దపదవి 

ఎట్టు మనగల మింకను యేది దిక్కు 

బాగుపడె |బహ్మయ యని గుండె బాదుకొనుచు 
వారు సృృపుజేర గోటలో దూరినాకు] G 


తనను దెప్టిన నొకనాటి తగవరులను 

అమిత _పేమతొ రాజంత యాదరించి 

ఏమి సూరయ్య వెంకయ్య ఏమిటి కధ 

ఎందులకు వచ్చినది మిరు ఎరుక పడదె? 7 


అనుచు రాజిట్టు పలుకగ నయ్యలంత 
తలలు దాచుకు జెప్పిరి తడబడుచును 
మోరు రాజులు యేమైన మోకు తగును 
[పజల పాలింప జూచుట మోకు తగునె ? క 


దేశ కాలాలరీతుల దెలియలేక 
మిడిసిపడినాము యొకనాడు జడుల రీతి 

మేదినీవతి నొవ్వగ మెలగినాము 

జగతినేలగ మేమెల్ర తగుదు మనుచు! g 





[ప్రజల కధ 
ననన మమ చస 
సూరయయు నెల్లయయు నంత సోరిపోత్రు 
చిన్న బోవుచు నెంతయు ఖిన్నులగుచు 
తిన్నగా చేరి రొకచోట క న్నుకుట్టి 
వెంకయ యు నంత వారికి వెనుకనుండ! గ్‌ 


ఇరుగు పారుగుల వారికి నిం|దపదవి 

ఎట్లు మనగల మింకను యేది దిక్కు 

బాగుపడె |బహ్మయ యవి గుండె బాదుకొనుచు 
వారు సృృపుజేర గోటలో దూరినాకు] గ్‌ 


తనను దెష్పిన నొకనాటి తగవరులను 

అమిత _పేమతొ రాజంత యాదరించి 

ఏమి సూరయ్య వెంకయ్య ఏమిటి కధ 

ఎందులకు వచ్చినది మారు ఎరుక పడదె? 7 


అనుచు రాజిట్టు పలుకగ నయ్యలంత 
తలలు దాచుకు జెప్పిరి తడబడుచును 
మోరు రాజులు యేమైన మోకు తగును 
[పజల పాలింప జూచుట మోకు తగునె? ర 


దేశ కాలాలరీతుల దెలియలేక 
మిడిసిపడినాము యొకనాడు జడుల రీతి. 

మేదినీవతి నొవ్వగ మెలగినాము 

జగతినేలగ మేమెల్ర తగుదు మనుచు! g 





26 


పజల కథ 


రైతు రాజ్యమె కావాలి _ రాజు వద్దు 
కేకలే వేసి నన్నెంతొ తాకినారు 

మరల యీనాడు మోారిటు మాటమారి 
రైతు రాజ్యము వద్దని రగడదేల ? 


అవని విభుడిట్లు పలుకగ నదరి పడిరి 
చేతులను మోడ్చి వారెల్త జెప్పి రిట్లు 
మికొరకు గాదు మేదిని మేలు గాంచ 
రాజ్యమేలాళలి తప్పదు రాజుగారు. 


అనగ తాజత నగుచును వినగ బలికె 


పదవి నందగ బలమైన పార్టి లేదు 


అందినను తలం ఎక్కు అశకేము! 
(పతినిధిగ నుంటినది చాలు (పజల కొర 8! 


అనుచు రాజిట్లు తెలుపగ నయ్యలంత 
వేడుకొనిరిట్టు వారికి తోడు పడగ 

ఎత్తుగడ చేసి (బ్రహ్మయ్య నెగురగొట్ట 
కుటిలనీతికి వచ్చాము ఘటికులమవే 


ఈర్యనందిన యయ్యలు వీధిపడుతు 
షా. వానిని యడ్డగ కోతకోయ. 


,వచ్చినారని భావించి వరగుణము 
తెలియ, బడ రాజు కతా గళ బలికినాడు! 





1 





పజల కధ 


రతు రాజ్యమె కావాలి _ రాజు వద్దు 
కేకలే వేసి నన్నెంతొ తాకినారు 

మరల యీనాడు మోరిట్లు మాటమారి 
రైతు రాజ్యము వద్దని రగడదేల 7 


అవని విభుడిట్టు పలుకగ నదరి పడిరి 
చేతులను మోడ్చి వారెల్త జెప్పి రిట్లు 
మోకొరకు గాదు మేదినీ మేలు గాంచ 
రాజ్యమేలాలి తప్పదు రాజుగారు. 


అనగ తాజంత నగుచును వినగ బలికే 
పదవి నందగ బలమైన పార్టి లేదు 
అందినను కరతల. ఎక్కు ఆశలేదు! 
(పతినిధిగ నుంటినది చాలు (పజల కొర 8! 


అనుచు రాజిట్లు తెలుపగ నయ్యలంత 
వేడుకొనిరిటు వారికి తోడు పడగ 
ఎత్తుగడ చేసి [బ్రహ్మయ్య నెగురగొట్ట 
కుటిలవీతికి వచ్చాము ఘటికులమన. 


ఈర్ష్యనందిన యయ్యజు వీధిపడుతు 
జాం వానిని యడ్డగ కోతకోయ. 


,వచ్చినారని భావించి వరగుణము క 
తెలియ బడ రాజు దహ రత బలికినాడు! 





17 


18 





పజల కథ 


నన 


ఇంతలో లేచి వెంకయ్య విరుచుకు పడె 
సంపదున్నంత మాతాిన జాలదయ్య 
పిజ్ఞనాకుంది ఓ రాజ పదవి నాదె 
ముఖ్యమం[తన మాటలా ముచ్చటపడ! 


అయ్యలీరీతి నెంతైన వాదులాడ 

కసరి పొమ్మనె రాజంత విసుగు జెంది 
మిలో ఐక్యత లేకను నేల నేలు 

పదవి గొను హక్కు రాదది పట్టువడదు! 


అరనిమేషము మెదలక నూరకొనిరి 
బడుగు బ్రహ్మయ్య కంతట పదవి నొెంద 
తమకు గల పేరు పరఖ్యాతి తరిగిపోదే? 
అనుచు నాత్మను దలపోసి యనిరి యిట్లు! 
మేము గాకున్న పోయ మాకేమి వద్దు 


అల్బులము మేము అధి శారమంద లేము. 
పదవి మాలోన నెవరకి జెందకున్న 





బహ్మయకు నందకున్నను బ్రతక గలము! 





కోటలో దూరితిమి మిమ్ము 
మాకు జేయూతనివ్వగ మోనన 
మోర తీర్చాలి మాకో రె స గాంచ. 











27 


29 





28 


పజల కథ 


పత 


ఇంతలో లేచి వెంకయ్య విరుచుకు పడె 
సంపదున్నంత మాతాగిన జాలదయ్య 
పిజ్ఞనాకుంది ఓ రాజ పదవి నాదె 
ముఖ్యమం[తన మాటలా ముచ్చటపడ! 


అయ్యలీరీతి నెంతైన వాదులాడ 

కసరి పొమ్మనె రాజంత వినుగు జెంది 
మిలో ఐక్యత లేకను నేల నేలు 

పదవి గొను హక్కు రాదది పట్టువడదు! 


అరనిమేషము మెదలక నూరకొనిరి 
బడుగు బ్రహ్మయ్య కంతట పదవి నొెంద 
తమకు గల పేరు పరఖ్యాతి తరిగిపోదే? 
అనుచు నాత్మను దలపోసి యనిరి యిట్లు! 
మేము గాకున్న పోయ మాకేమి వద్దు 


అల్బులము మేము అధికారమంద లేము. 
పదవి మాలోన నెవరికి జెందకున్న 





బహ్మయకు నందకున్నను బ్రతకగల; స! 





కోటలో దూరితిమి మిము 
మాకు జేయూతని వ్యగ | 
మోర తీర్చాలి మాకో ర్కె ములు గాంచ. 
గుట్టుగా జేసి పు గట్టుకొనుడు! 





we జయం pe We: ie 
Ed క 





27 


29 





28 


30 


పజల కధ 





అప్పు లేజేసి యాస్తులు జప్తు కాగ 
పూట బత్తెము లేకను పొరలి నాడె 
లోటు పరునికి యీనాడు కోట పేట 
ఈర్ష్య పుట్టదె జనులు భరించగలరె 


పదవి నందిన తదుపరి |పజను వీడి 

మేడ మిద్దెల తానంది మెలగెను గద 
అన్ని యవకాశములు తన యన్న వరకి 
ఎల్ల ఉద్యోగములు తన యన్న | పజకి 


వేద జనులను గాపాడు నాధుడనని 
నలుగురిని జేరద్‌ సను నాయకుడయి 
(పజలు పందుల గుడిసెలో పస్తులుండ 
మందిరాలలొ మెలగ మహాత్ముడగునె 


అలుక జెందిరి యయ్యలు యందు వలన 
స. సంప న. నిన్నెన్ను కొనగ 


ihe 


అనెడి రాజన్యు మాకుల కదిరిపడిన 

అంతరంగాన నిసుమంత యాస పుకై 
తనువు పులకించ పదవికి తగుదువనగ 
సంశయించుచు [వభువుతో పలికినాడు 





30 


పజల కధ 





అప్పు లేజేసి యాస్తులు జప్తు కాగ 
పూట బత్తెము లేకను పొరలి నాడె 
లోటు పరునికి యీనాడు కోట పేట 
ఈర్ష్య పుట్టదె జనులు భరించగలరె 


పదవి నందిన తదుపరి |పజను వీడి 

మేడ మిద్దెల తానంది మెలగెను గద 
అన్ని యవకాశములు తన యన్న వరకి 
ఎల్ల ఉద్యోగములు తన యన్న | పజకి 


వేద జనులను గాపాడు నాధుడనని 
నలుగురిని జేరద్‌ సను నాయకుడయి 
(పజలు పందుల గుడిసెలో పస్తులుండ 
మందిరాలలొ మెలగ మహాత్ముడగునె 


అలుక జెందిరి యయ్యలు యందు వలన 
స. సంప న. నిన్నెన్ను కొనగ 


ihe 


అనెడి రాజన్యు మాకుల కదిరిపడిన 

అంతరంగాన నిసుమంత యాస పుకై 
తనువు పులకించ పదవికి తగుదువనగ 
సంశయించుచు [వభువుతో పలికినాడు 





పజల కధ 





పుడమి విభుడిట్లు పలుకగ నడుగు వేయ 

పుల్హయ శరీరమంతయు పులకరిరిచె 

ఒకరి నొకరిని గూడగ నొట్టువేసి 

ఐక్యమైపోయి రిర్వురు యేకమగుచు 19 








పజల కధ 





పుడమి విభుడిట్లు పలుకగ నడుగు వేయ 

పుల్హయ శరీరమంతయు పులకరిరిచె 

ఒకరి నొకరిని గూడగ నొట్టువేసి 

ఐక్యమైపోయి రిర్వురు యేకమగుచు 15 














పజల కధ 


RR ee Ce లర 


నిజమె యధ్యక్షు మాటపై నిలుతు మేము. 
ఘడియ కొక నిర్నయం జేయుఘనులు వీరు 
అస్థిరతక సందిగ్గత కాత్మ సుతులు 

గ వీశేదాక ముఠా నత మేది లేదు! శ్ర 


అనుచు సూరయ్య వెంకయ్య యరుపులనిడ 

స్పీకరును గాంచి (బహ్మాయ్య చె ప్పెనిటు 

బల్ల చరుప్పులు తప్పించి బలము గలదె 

ఎదుటి వారిని దెప్పుకే వీర్రి (బతుకు! గ్ర. 


అంత చులకన జూడకు, సభ్యుల సభ 

మం|తులను బట్టి నీలదిసి యడగ గలదు 
చర్చకనునుతి నివ్వాలి సభలో నేడు 

తుచ్చమగు వారి పాలన రచ్చ కక్క! ల | 


సభలో సంఖ్యాబలం ఉన్న సాగని పన 

చెతులెత్తగ స్పీకరు లెక్క వేసె 

నభను గల సభ్యులధికులు సమ్మతింప 

చర్చ కొనసాగ స్పీకరు చేరబలిక! ౩ 


సభన విశ్వాస తీర్మాన చర్చ సాగ 

అయ్యలందరు ల లేచారు కయ్య మాడ = a 

అఖిల పార్టీల కిది 'యవజాశ మనగ. = స = 

చర్చ సాగను నొక నాడు వ. న 9g 





పజల కధ 


ఏమిపాలన మాదయ్య భూమినేల 
తగుదుమని దల్చి యెల్తరు తరలి నార 
(పజల కష్టాల మోరేమి బాపినారు? 
దేశ బాగుకు మీరేమి తెలిపినారు? 


“పేరునకు (పజాస్వామ్యము పెద్దలెవరు? 
బాగుపడ లేదె (పతినిధుల్‌ భాగ్యమంది? 
(పతినిధుల రాజ్యమిదియని బలకరండి 
|పజలనే మోసగించెడి పథక మౌర! 


కోట్ల పజ కూడు లేకను కములు చుండ 
ఒట్లుకొని మిరు కులుకుటా కోటలోన 
దీన [పజ గూడులేకను దిమ్మరించ 
మల్లెపందిరిలో మంతి9 మసల కమి 


[పజలు పందుల గుడిసెలో పస్తులుండ 
మందిరాలలో మెలగ మహాత్ముడగునె? 
అమిత సిరి సంపదల తూగు యాస్టిపరులు 
ధరను బిజనుద్ధరించెడి ధర్మపరుల? 


పాఠశాల నిరుద్యోగ ప్యాక్టరి కద 
యువత కోపానలాగ్నికి 'యాజ్యము గద 
బతుకులను బాగు చేయని బడుల వేల 
శంమకు, విలు వివ్వనట్టి తకం ఆ! 





10 


ll 


13 





35 


[పజల కథ 
"పెట్టుబడిదారు పంచలో పట్టువడుతు 
పేదలకు కూలినాలిని పెంచగలరె? 
అమిత యాస్థుల బెంచగ హద్దునిడక 
[పజల దారిద్భమును మారు బాపగలర! 15 


అధిక ధర లిల యాకాశమంట లేదె? 

అదుపు దప్పు నిరుద్యోగమాపినారె? 

అక మార్లన పరులనే వంచలేరు! 

వసురాశిని మీరెలా పంచగలరు? 1G 


రైతు కూలీల పార్టిని రంగు వేసి 

మేక వన్నెతో పులులన్ని మేళమాడె 

పేదలను బాగు పరచగ బోధనలిడి 

ధనికులను పెద్దచేసెడి ఘనులు మిరు! 17 


మేతలిడితిమి మేయండి మేకలనిన 

తన్నుకొనిపోవు గద్దల దరిమినారె 

శాహుకేతులు గాంమాలరక్కరించ 

మిరు బాహువులగుచును మెలగ లేద! కేరి 


ఎండలో వానలో బతుకు మొండిదేర. 

బుగ్గిలో బురదలో వయసు బూడిదవగ 

పసిడి పంటల నిర్మాత భాగ్యదాత Ps 
బ9తుకునకు నెడు మసివూత మట్టిరాత! / రి 





పజల కధ 
శాగిమికుల వార్టినాదని బాటినారు 
కార్మికుల హీన దుస్థితి నాపినార? 
కర్రకుల పార్టీ నాదని గదడలి నారు 
రెతు జనకోటి లేమిని బాపి నార? 20 


సామ్య వాద వ్యవస్థని జాటినారె 
దోపిడీదార్ల నెవరిని యాపినారు? 
జీతభత్యాలు పెన్టన్ర జేబునిడుతు 
ఆస్థిపాస్తుల హక్కుల, నాపరేమి? 21 


స్వేఛ్చ నిచ్చితిమని మిరు చెప్పకండి 

చెడిన (బతుకుల కేలయ్య స్వేచ్చయిలను 

దారిదోపిడికిది యొక ధర్మపథము 

స్వీయ, యాస్థుల రక్షించు చిందులాట 22 


వినుకబడిన వర్షాలవి వెలుగు గాంచ 

వేలు లక్షలు వెచ్చించి యేలినారె 

నోరుగల యూరి పెద్దలె నేరమనక 

నడుమనే మింగ తప్పని అడిగినార? ణి 


కొండ జాతులు హరిజనుల్‌ దండి యనిది 

ఉండటానికి వసతియుద్యోగ మనిరి 

పల్లె సీమల కొక మారు వెళ్తీరండి 

కూడు గుడ్డలు లేకను కుములు వారె! 24 





పజల కధ 





పూట గడిచెను పగలెల్ల పాటుపడగ 

గంజి యంబలి మాకేమీ ఘనుల మనుచు 

విర్రవీగెడి రైతుల వ్యెరితనమె 
మోకు శ్రీరామరక్షని మాకు తెలుసు! బిగ్‌ 


పజల రాజ్యము కాదిది పతినిధులది 
కలిమి పరులదె రాజ్యము కల్రగాదు 
పదవులని పంపకాలని [పకటన లిడ్రి 
ఎంతకాలము రాష్ట్రాగని న్ని వఏలగలరు ? 2 


మట్టితినె రైతు నొవ్వగ పన్ను వేసి 
నగరవాసుల యాస్టిని అణచరేమి? 
సంస్కరణ జేయ జూచెడి శకి లేక్ష 
దైవ కృపయని తప్పించి తిరగ వద్దు! 27 


చెవల రితినసంఖ్యాక చదువరులిల 

వెలసి వెలలేక నిలలోన దిరుగుచున్న 

స్థితిగతుల గూర్చ నేమైన జేసినార? 
హాటక పు గడిపినారు! వి 


బం ధు! పతికి అవినీత్రి కత MO 

[పభుత కానా? కలయాలవి (పగకతి సున్న 

పకుకబడి క్ర ఏపని పలకదు కద 

పెక మివ్వ్యని మహజరు మెదలదు కద! - 29 


38 


పజల కధ 


జ్ఞానమందించ విశ్వవిద్యాలయాలు 
మనుగడను గూర్చు వృత్తి విద్యాలయాలు 
ఏది శ్చుతిమించి వేరొక్కటితుకునపడ 
కానబడదయ్య లోకాన (కాంతిరేఖ! 


కడుపు మంటతొ కన్నీరు కార్చ లేక 
(బతక కొనసాగ యేపని పాటలేక 
తిరుగుతున్నారు ఎందరో త్రిఏ పెమెత్త 

గదైె,దిగిరండి మీ పొత్తు వద్దుమాకు! 


(ప్రజల ధనమును మెక్కిన పందికొక్కు 
బావమోడదిరి యేనాడు సందు దూర 

జంతు న్యాయమె సంఘాన గంతు నిడిన 
ఎంత మావంతు యనుమాట ఎంత వింత ? 


అందరికి కూడు నందించు యం[తమనుచు 
ఉన్న వృత్తుల నన్నింటి నూడ్చినారు. 
వస్తు నిర్మాత కరువుకి నేస్తమంట 
అమ్మకందారుడగునట యాప్రుడిలను 


మం|తినని డాబు దర్చాలు మానరండి. 
(పజల సెంబ్లీకి మీరెల్ల భాద్యులు కద 

రాజునే మంత్రి కాజేయ', రాజ్యమిదియ 

జనులె రాజులు లేవగ కనబడిరిల! 


పతన తత్త తత్తతుతపనపతప్తపతనన నవధాతువులు వతరతతత యయ 


వ 


త్‌ 


32 


2 


34 





39 


పజల కధ 


గాలికిని పోసి యీరీతి గంపకెత్త 
సభ్యులెల్లరు కరతాళ ధ్వనులు సలుప 
స్పికరును న. జేర బిలచి 


[బవ్మాయయు లేచి సభ ఆంత ప పస్తు తింప 


కరములను మోడ్చి యిట్లనె గరుణ దోష 
పాతఠతకథలనె వల్లించీ వవ 
వినని వారెవ్వరిచ్చట వింతకాదు! 


తప్పిదాలను బసిక ట్రి గొప్పవారు 

దెప్పి పొడవగ, దినమెల్ల దప్పిగొనరు 
వాద (పతివాదములనేవి వర్థిలు. నిల 
బాధలను గాథలుగ మార్చి (బతక వద్దు! 


అభ్యుదయ. మంద ముందుకు నడుగు వేసి 


వెనక గోతిని దూకగ' వెరపదేల 
భోగ భాగ్యాల [బతుకులో బోర్లపడుతు.. 
కాదు శేదని జెప్పుట కాంతి? కాదు! 


చందమామిచ్చు కాంతిని జల్లదనము. 
మచ చూపించి లేదని మాపగలమె ప 
అభ్యుదయమం ram లెల్ల నడుగు వేయ | 

భిక్రుకుని జూపి లేదన పిచ్చి తనమె! 





వ. 89 





పజల కధ 


దేశముక యూత నిచ్చెడి తెరువు తప్ప 
అరగించగ వడ్డించె అమ్మకాదు 

నీరు (తాగించే గుర్రాన్ని లేపగలము 
తగ నొల్లక వెన కెట్ట లాగ గలము! 


[పజల మనుషులమే మని పలక వద్దు 
ఎవరు కానిదో సభలోన దెలుపరండి 
దొంగ దొంగని యరచుట రంగు కొరకి 
కాని వారిని దేల్చ్బగ కదలి రండి! 


నేటి మన విద్యలో నేమి లోటు గలదు 

స్వేచ్చ విలువల నందించి శేరషత గొనె 
న్యాయ వేత్తలు నాయకుల్‌ నాగరికులు 
ఉపకరించకనే విద్య ఊడిపడిర! 


వెనుక పడలేదె దేశాన వైద్యవిద్య? . 

ఎందులో వెనక మన దేశ ఇంజనీర్లు? 
జ్ఞాన ధనులకు కొరతేమి కానబడడె? 
వలు లేం దేశాన్ని ఏల లేదె? 


చేతికందిన స్పితిగతుల్నీ సడిస్తు 
కాంక్షకును లొంగి కేజాచి కదలనేల 
లేనిదానిని నాశించలేదు తప్పు 
ఉన్న దానిని లేదన నుండు తప్పు! 


చబాసనాలా నావా తడవని నాయ రణక మయా యన లాపనా టా మాలా జాం నాద ల బాదంలను యాయ మానాల డు తఅనతునాఅకడుతనంచలా లత నామం డవ తతదింననలమతుతానారిముకనసాకతం వాపులను 


40 


41 


క్త 


44 





స్త జల క్ర ధ 
_ .. అధికధరలని మరంత యడిగినారు. 
a వస్తు సేవలనదుపీడ 'నేష్టము కద 
మి(శమార్ధిక రీత్రిలో కష్టము కద! 45 


తిండికిని గుడకును రైతు దేవురించె 

కధలు లేవయ్య పంటల కధిక ధరలు 

బ్యాంకు బుణమంద లేదని బలక గలం 
సబ్సిడీ లేని పధకము సాగదు కద! 46 


రైతు బిడ్డల కేమయ్య రాయితీలు 

పయిస చేతను లేకనే పయి చదువులు 

పరులకన్నను ముందుగా 1పభుత పదవి 

నేలదున్నిన వారిదే నేటి ఘనత. 47 


కాకినిక్కరె |బతకని కేశ వేసె 

కార్మికుడు నేడు పొందడె కషఫలము 

జాతి ఆదాయమును మించి వేతనమట వ 

దేశ భక్తిని తలదన్ని బ్రంతకగలమ? 


ప్రతినిధుల రాజ్యమిదియని. బలికి నారు. న. 
[పజలు కాదన్న సభనుండ వశమ మనకు స 
జనయభీష్టమె సర్వత జరుగును కద ty 
మన యభీష్టము కొన్నా శై మంచి కొరకు! 49 





పజల కధ 





భావనా స్వేచ్చ నిడ మిరు బాధపడిరె 

ఎవరీ స్వేచ్చకు వారుండ ఎలతహాయి! 
బానిసపు|బతుకు మరంత |బతుక గలరె? 

కోట పేటల నిచ్చిన కోట్టనిడిన! వు. ర్‌0 


కలుపు మొక్కల బెడదకు నలిగి మనము 

-పెరునకు నీరు పెట్టక మానగలమ 

నోరుగల యూరి పెద్దలు మీరు మేమె 
ఎదుటి వారిలొ తప్పుల వెదక నేల? ౫9! 


కొండ కోనల దిరుగాడు కోదులెల్ల 
“నుండ నిల్లును బని చేయ బండియెడ్డు 
కట్టవస్త్రము వ్యవసాయ పరికరాలు 
భూమిపై పె హక్కులేదని జూపగలర? ల్‌2 


పల్లె పజ వెర్రివారని బలికినారు 

చదువు రానంత మా|తాన చవటలయ్య? 

లోక జ్ఞానాని కినుమంత లోటు లేదు 
ఓటుతో పొడవ నేర్చిన మేటివరులు కి 


వ. బల్సి సోమరి (బతుకు (బతికి. 
పెమెత్తుచు _ద్రభుతనా తిట్టు కూర? 

a అ యవకాశముల నె నెల్ల వడీనగట్ట 

బయలు! దేరాలి యవి bel థాంతి a DE 





పజల కథ 





చదివినను లాభమేనని సణుగుటుల? 


చదువు లెనంత మాతాన నధికుడనియ? 


జ్ఞానివని  పేళమేయగ జడులు లేరు 
ఉపక రించని నీకెవ డుపకరించు? 


అధునిక యంత రీతిని యాదరించ 
వస్తు నిర్మాణ పద్ధతి వరుసమారె 
వృతిమేరకు జీవనా వృత్తి గలుగు 
జీవితం మేరకే వృత్తి నేరమయ్య 


(పభుత కార్యాలయాలవి పతనమైన 
వెనుకబడు జాతు లేరీతి వెలుగు నందె? 
పాలనా శాఖలే యవి పట్టుతప్ప 


[పజకు యీనాడు యీారీతి [పపగతిగలదె 


దేశ జన సంఖ్య మితిమోారి తెలియబడగ 


జరుగు యభివృద్ది యిందులో గరగిపోయె 
తెలిసి తెలియని కీతలో మెలగు కేమి 


అపదను నడ్డ మోరంత యాదుకొనుడి 


అతిశయంబున నెవ్వరు పలుక వద్దు 
[(పగతి మిన్నం కొనని మేము పలు కబోము 
సభన విశ్వాసతీర్మాన చర్చ ముగిసె 

నంచు (బహ్మయ్య యాసీనుడయ్యె నంత 


ర్‌ 


ర్ట్‌ర్ట 





44 


పజల కధ 


స్పీకరంతట సభవిన చెప్పెనిట్లు 
చర్చ ముగిసింది తేలాలి సారమిపుడు 
పలువురిక లేచి మియిచ్చ దెలుపగానె 
తలలు లెక్కించి ఫలితము దెలతుపగలను ' 


ఓబునే వేసి సభ్యులు సీటుజేర 

స్పీకరును లక్క పెట్టుచు రౌ ప్పెనిట్లు 
[పభుత పక్షము వీగెను బలము లేము 
అధిక సంఖ్యను (పతిపక్ష మందగలి గె 


(పకటనిచ్చిన స్పీకరు పలుకును విని 
జల్లుమన గుండె (బహ్మయ్య చకితుడయ్యె 
అధీక్‌ సంఖ్యను వారెట్లు యందిరార 
మి|తమా ప యని పిలువ లేచె 


చిరమునే వంచి చల్లగ జారు కొనెడి 


పుల్హయను జూచి బ్రహ్మయ్య (త్రుళిపడెను 


(పాణమితు౦డు నీరీతి బాణమేసె 
కుుట జరిగింది రాజుతో గూడి చేసె! 


లోన ముసి ముసి నవ్వులు కానబడగ 
మెరసి పడుతున్న పుల్లయ నరసి యపుడు 
బలికెనంతట [బహ్మయ్య పదుగురు పిన 
ఏమి నీరీతి వుల్రయ్య ఎంత సిగ్గు! 


tl 


62 


68 





46 


పజల కధ 


మిత ద్రోహి మాపాలిట శతు వీవు 


నమ్మక |ద్రోహివని నేడు మాకు దెలిసె 
కుట సలుపగ రాజుతో గూడు కేల? 


[పభుత నిదౌను యొక మాట పలుక నాతొ. 


విరగబడిన వ్వి పుల్హయ్య యరచెని 
బగితిమిలాడిల నధ్రకారమందగలమే 
మంది బలమున్న మాకేమి [(కిందనుండ 
సహజ శ,తువుతో మాకు సంధియేల? 


మోసమనుచును నీవెంత మొతుకొన్న 
వీసమంతైన సీరీతి వెలుగు కనదు 
కుట%లకు లొంగి రాజ్యాలు కూలలేదె 
వారసత్వమె బరహ హ్మాయ్య వణికే దెల? 
అనగ విని (బహ్మయునిట్టు యరచినాడు 


తన్నులాటను గల్బ్చింప తగుదువయ్య a 
ఈర్ష్య ద్వేషాల నిడికొని వీధి పడగ 


నీదు కుటయె యొకనాడు నిన్ను గూల్బు. 


ఇట్లు దూషించు బగివ్మాయ్య కదురుపడుచు 
దురుసుతో. పల్కె పుబ్రయ్య పరుస మొప్ప 
అడ్డదార్హను నీవలె నేరేగ లేదు 

మేడమిదైైల స. మెలగ లేదు! 


67 


69 





(ప జల కథ 





ఓరి పుల్లయ్య కడు దిగజారి నీవు 

[బతక లేకను (బతికిన వాని జూచి 

లేని పోసవి కల్చించ నేర్చి నావె. 

అనుచు (బహ్మయ్య యావేశముందెనిట్టు! = 70 


అమి సెరుగని వంశాన భూమి దున్ని 

సిరిని పండించు నింట జని;౦ంచినాను 

దొసగు దోపిడి లేనట్టి తోవ నాది. 

జీవనాధార మిచ్చెడ్‌ ఛేవ నాది! 71 


అనగ పుల్లయ్య కోపాన నరచెనిట్లు 

నక్క కుక్కువు పండిలా బుక్కినావె 

మాకు చేసినదేముంది మట్టిగాక 

న బుర్రలు కొట్టిన పము ఖుడవయ! 72 


నిజమె పుల్హయ్య సీరీత్రి తెలియదేమి 

దొంగలెక)లు మోసాలు రంగరించి 

ఎంగిలాకున డబ్బును ఏరినావె 

ననా నీవు యూనాడు నాయకుడవయ! 8 





ఎంత కాలము నీవిట్టు యీర్హ్యపడుచు 


ఇతరులను తూలనోడుచు బ్రతుక గలవు? 
_ఒరుల నింది.చుకే నీకు వృత్తి కాదు 
పరుల కేమైన చేయగ పసయు గలదె? త 





పజల కధ 


నిజమె బిహ్మయ్య నీవలె నిలువ లేదు 
చుట్టు తస వారికే చురక నిడుతు 
జలగలా[పజ రకము పీల్చి నావు 

కలిమి నిల పెంచుకొని తెగ బలిసినావు! 


అంత బరిహ్మయ్య సీరీతి ననియె వినగ 

నేరమని తెలిసి గుడిసెల్లొ దూరగలవు 
ఉతముడనంచు ప్రజ "చెవి కొరకు గలవు 

(పక్కవాడింత వాడవ బతక గలవె? 


కోరి యీనాడు కడు దిగజారి నావు 
వ్యక్తిగతముగ నిందించ వచ్చితివయ 
మనిషి బలహీనతల నమ్మి బాగుపడవు 
వంచనతొ రాజకీయాల ? వట్టి [భాంతి 


నాయకులు యిట్లు యీర్డ్యతో వాదులాడ 
సడుము కట్టిరి యనుచరుల్‌ తొడలు కొటి 
ఒకరినొకరినీ దూషించి రోర్మివిడచి = 
ఒకరి బాగును జూచోక రోర్వలేక 


అంత సభలోన సభ్యులు గంతులేయ 
స్పీళరును చీదరించుచు చెప్పెనిట్లు 
పతినిధులు మోరిదా ప్రజాస్వామ్య మయ్య 
సభ ముగిసెనని స్పీకరు సభను విడచె 





ar) 
ex 


77 


19 





పజల కధ 
లవ (ప్రకరణము 
స్ట న స FE 


|పతినిధుల సభ రద్దవ నాజ్జనిచ్చె 

హక్కు యున్నను “బవ్మాయ్య యట్లుగాక 
తనకు పదవుండ తప్పని తప్పుకొనెను 
బలము లేదని సభలోన దెలియబడగ 


[పజల పభ రడ్డు కాలేదు (పజలు మెచ్చె 
నకల పక్షాలు “ఎంతైన హర్దమందె 
రాష్ట్రపతిపాలనింకను రాదు యనగ 
మరల సంకీర్ణ (ప్రభుతం మంతనాలు 


పుల్తయ్యయు రాజునే గని |మొక్కులిడుచు 
వ్‌మీ ఓ రాజ మీ యాజ్ఞ ఏమి శలవు 
(బ్రహ్మయను గద్దె దింపాము. |పతినబట్టి 

శ నజ మై ముఖ్యమం|తవ బలుక రండి 





[= 
పదవి ర పడినచో వేట్టువదునె 
పదుగురిల కూడి నిను. మెచ్చ ొదవి వచ్చు 
అ ముందుపడితివి వంటా. వ వచ్చు 





50 


పజల కధ 





వాపు బలుపులు నొకటన్న భమను వీడు 
స్వీయ శక్తిని అంచనా వేసి చూడు 

నీదు శ్మ్యతువు నెదిరించ నిన్ను జేర 

వచ్చు వారెల్ల తేలాలి ఖచ్చితముగ 


ఆంత రామయ్య యేతెంచె వంత పాడె 
(పగతి జనపార్టి బలమిచ్చి పలుకు ననుచు 
సూరయ యు వచ్చి పలికెను సూటిగాను 
దీన జన పార్టీ బలపరుచు తిరుగులేదు 


చూడు ఓ రాజ నాకెంతొ తోడు గలదు 
మం త్రి వర్గము నడ'పెడి మంది బలము 
శిష్టజన పారి నాకన్న తిరుగులేదు 
మారు యాశీర్వదించిన వెరుగు బలము 


ఆంత రాజనె పుల్లయ యందరు విన 
బలపరుతు నిన్ను సభలోన భయపడకుము 
మం|త్రివర్షములో జేర మనసు లేదు 
అయ్యలందరు మం|తులు యగుట హితమె 


అధిక సంఖ్యన సంతకాలయ్య లిడగ 
రాజభవనము జేరెను రాజ్యమేల 
బల నిరూపణ కాగానె బాగు యనుచు 


_ ముఖ్యమంత్రిగ పుల్లయ్య నుండమనెను. 





పజల కధ 


పదవిగొని వలయ యు లెస్స పర్యటించ 
(పజలు పరమాత్ముడనుచును బలికినారు 
ఎచట యధికార సంపదల్నరయ గలమొ 
అచటహంకార్య రీవియు నవతరించు! 


నీతినియమాల జాడను నిలవలేక 
జాతి, కులమని పుల్లయ్య రూతబట్రై. 
బంధు పీతిని అవినీతి నందరాదు _ 
ఇలను రాణీంచు రాజర్షి ఇందువలనె 


"పేరు (పఖ్యాతులొక పక్క "పెరుగుచుండ 
కు[టలు దగాలు యొక [పక్క గూడు కట్టు 
పీటి నెదీరించు దీ పజ వాటము గను 
తనకు లేకున్న పాలన నడుపగలడె 


_ సర్వజన క్షేమ మనుచును పలుకు పలికి 
బంధు (పతికి నవినీతి కందుచున్న 
అతని నిక గద్దెదింపాలి ప్రతిన బూని 


అనుచు నయ్యలు (బహ్మయ నరయ జనిరి! 


అయ్యలను జూచి (బవ్మాయ్య హర్షమొంది 


చేయి గలిపెను కుట%ను చేరదీయ 
కోటలో దూత వారంత కూడి చనిరి 
_వేడుకొనగను ళాజును తోడు పడగ! 





L0 


కే 


12 


18. 


14 





51 





.... ద్రైహ్మయను జూచి రాజంత పలకరించె 

.. ... రైతు బాంధవు డరుదెంచె రాజుకొరకు 

శుభ శకునమేను మాకెల శుభమదెంతొ 

ఎందులకు వచ్చినది మిరు యెరుక పడదు! 1% 


అంత (బహ్మయ్య రాజుతో ననియెనిట్లు 

జగతి, మర్యాద జాడ మా జన్మహక్కు 

పుట్టుకతో మోకు యబ్బును గట్టి గుణము 

పట్టుబట్టిన మాకది పట్టువడున?. | 16 


చూ చిరానాడు లేకున్న లేచి వారు 

సభను నేరీతి గగ్గోలు సలిపిశారొ 

కుటనేజేసి కూర్మిని కూల (దోసి 

సహచరుని మోసగించుట సత్యమేన? 17 


కక్ష సాగించ వచ్చితి కత్తి కట్టి 

అస్థిపాస్తుల నిడినైన జంకు, గొనక 

చేయి గలపండి నాతోడ స్నేహమనుచు 
పొతిపెడతాను వానిని పాపమునక! 8 


అంత రాజనె (బ్రహ్మయ్య ఎంతవింత 

వ్య కిగత కోపతాపాలు వద్దుమనకు 

బలము కలవానిదే నేడు రాజ్యమయ్య 
బాధపడవద్దు పదవొక భాంతి సుమ్ము! 10 





Es 


రెతు రాజ్యమె కావాలి రాజు వద్దు 

కేక లేచేసి నన్నెంతో కకక. 

మరల యీనాడు మోరంత మాటమార్చి 
మరల రాజునె దెచ్చుట మంచిదగున? 


అనగ |బహ్మయ్య రాజుతోననియె నిటు 
మీరు రాజులు కాదన నేరము గద 
పార్టీ అధినేత మాకని పలికినాము 
తు కలపండి మాతోడ స్నేహమనుచు! 


కుట పన్నుచు కూర్మిని కూలదోసి 
పదవి పొందగ మిరంత కదలిరి కద 
ముఖ్యమంతిగ మిలోన ముఖ్యులెవరొ 
తెలియ పరచండి నాకును తేటపడగ! 


ఆర నిమేషము మెదలక నూరుకొనిరి 
బడుగు పుల్హయ కంతటి |బహ్మ పదవె? 
తమకు గల పరువు (ఖ్యాతి తరిగిపో వె? 


అనుచు కతు దలపోసి యనిరి యిట్లు! 


=. మేము గాకున్న పోయె మాకేమి వద్ధు 

_అల్బులము మేము యధికారమంద లేము 
పదవి మాలోన నెవరికి చెందకున్న 

a అన్యులకదందకున్నను అంతె బాలు! 





20 


ప్ల 


లం 


28 


24 





న్‌ మ 





అనగ తవ రాజు యనియెనిట్లు 

న్‌్‌ (బహ్మయ్య మోారీతి ఎంత వింత?" 

(పజల రాజ్యము నాగగ |పతిన బట్టి 

వంచనతొ రాజకీయాలు వద్దు మనకు! న 


మోరిలా చెప్ప మాకిక దారిలేదు 

అనుచు నయ్యలు రాజతో మనవి జేయ 

కాగలది కాకమానదు క దలరయ్య 

యనుచు రాజును దెలిపెను యందరువిన! 96 


శిషజన పార్ధ బలమవ్వ చెంతనుండ 
చీల్చగలనిరక పుల్లయ్య చిందు లేయ 

ననుచు (బహ్మయ్య తలపోసె తనదునాత్మ 
విస్మరించుతు (పజలను “పజల కథను. 2 


రడీ 


షా కక 


10వ వకరణం 
ఎన్నిక _ నూతన నాయంకుడం 


ముఖ్యమం|తయి పుల్లయ్య మురిసిపోతు 
(పతినిధుల సభకూడగ జరకడేను 
బలనిరూపణ కానిదే పాలనేమి 
యనుచు (పతిపక్షమెల్లరు యరువులనిడె! 


పులయ యు నంత రాజ్య పాల్‌ వల్లెయనగ 
సభలొ బలముంది తనకని సాక్ష్యమివ్వ 
చట్టముల సభకూడగ తట్టుక్‌ "నగ 

జేరి సభలోన సభ్యులాళీను. లయిరి! 


చర్చ కొవసాగ యానాడు యనుమతించి 
స్పీకరును సభావేదిక జేర నాడు 
అయ్యలకు నము దెల్బ పుల్లయ్య లేవ 
అడ్డుపడుచును (పతిప పక్షమంత నలల. 


ue పుల్హయ్య నీ బలమెంత కలదొ 
నిగ్గు తేలాలి సభలోన నికరముగను 

గ అధికార పక్షాన మంతి లేచి 

సభలో “విశ్వాస తీర్మానమనుచు” పెళ్లై 





85 


పజల కథ 

కగ్రకుల పార్టి ఖండించె కర్కశముగ 

(పగతి జనపార్టీ బలపర్చజాలననగ 

శిషజన పార్టి [పభుతయే చేరు యనగ 

ఓడె “విశ్వాస తీర్మాన” మోట్లు వేయ! గ్గ 


ఫలితమును జెప్పి కూలెను [పభుతయనుచు 

సభ ముగిసెనని స్పీకరు జనియెనంత 

సభను అరుపులు ఉత్సాహ సరణి జూచి 

పులయయు నంత కోపించి గొలుపెకు! గి 
ae) ౧M & 


ఎత్తుగడ పారెనని మిరు ఎగరకండి 
శిష్టజన పార్టీ (దోవాముజేసె మాకు 
ఓరి [బహ్మయ్య యిరువురం యోడినాము 
నాడు నీవంతు, నావంతు నేడు యంతె! 7 


ఏమి పుల్లయ్య నీరీతి యెంత వింత 

విషమునే పంచియిచ్చిన చేయి నీది 

అమృతమును బొంద జూచెడి హక్కు గలదె 

విత్తాకటి చెట్టోకటి కాదు వెర్రీనాన్న! 8 


మోసమ్ము దగాను కు|టను ముందునిలిపి 

శాంతి సఖ్యతలని పొడ సాగరయ్య 

పదవియందగ పడరాని పాట్లనెన్నొ 

పడితివన్నది తెలియదా (వ్రజలకెల్ల | 9 


56 


పజల కధ 





అంతకన్నను నీవేమి గెంతగలవు 
అనుచు పులయ్య (బహ్మయ్య వినగబలి క 
లు 
(బతికి నేనుండ నికిక పదవిరాదు 
వచ్చినను అడ్డుపడుచును యరవగలను 10 


రాజ్యపాలన కర్లుడు రాజుగారె 

పుల్హయయు, (బహ్మయలు కారు వుడమిలోన 
మనము తప్పించి యెవరైన మాకు హితమె 

అయ్యలిక మం[తులగుటది యవని కల్ల ఖ కే 


అంతకన్నను సౌ భాగ్యమేమి మాకు 
రాజుగారీదె యేనాడు రాజ్యమిలను 
అన్యుల కదందకున్నచొ యంతె చాలు . 
అనుచు బబహ్మయ్య సభలోన నరిచెన్గంత! 12 


ఏమి రాజన్య మాతీరు యిష్టమేన 

అల్ఫులము మేము రాజ్యాన్ని అంద లేము 

అనుచు పుల్లయ్య (బహ్మయ్య జనగదరికి 
రాజు బలికెను నీరీతి రమ్య సరణి! 18 


ఒకరు కాదన వేరొక్క రౌననంగ 
రాజ్యపాలన జరుగునా రమ్యరితి 
నేడు మిరంత యేకమై నిలచినపుడు 
_ వదవినందగ సిద్ధమే [పజల కొరకు! .  li& 





పజల కధ 


అయ్యలందరు మరునాడు చయ్యన జని 

రాజ్య పాల్‌ విన వారికి రాతలిడిరి 

పదవి నందెను రాజును బదిలముగను 
ముఖ్యమంతియి లాష్టాంన్ని ముదము గొలుప! 10 


పితినిధులు ఎన్న రాజిట్లు పదవినలిదె 

1పజల రాజ్యాన (పభువులే |వతినిధులన 

' ఎదరి పక్షము పడెను నదియె చాలు 
ననుచు, నిరువర్గములవారు నిండ్రక రి గె! క! 1g 








[పజల కధ. 


11వ |వపకరణం 
 సమైఖ్యత_సమాధానం 
(హితోవదేశము 


రాజ్యపాలన జేకొని రాజుగారు 

సభకు నాయకుడయినాడు సభ్యులెన్న 
అయ్యలందరు చుట్టును యమరినారు 
మంతింవర్షములొ “జేర మనసువడుతు! 


వచ్చి నిలువగ నయ్యలు వందనమిడి 
విరగబడి నవ్వె రాజంత వింత దోప 

అయ్యలందరు నాశ్చర్యపడుతు నడిగె 
ఏమియో రాజ నీతీరు యరుక పడదె? 


నాడు మోరెల్ల నెకటిగా నడచి వచ్చి. 

గదైె దిగమని | నన్నెంతో క సరినారు 

నేడు మిారెల వేరుగా నడచి మరల 
పాలనార్హుడు రాజని బలికినారు! 


|పజ్జ లేనట్టి [ప పజ కేల పాలననుచు 
చాడు నేనన మోరెల్ల నవ్విరి కద! 
మీరె |పభువులు లం మోదె యనుచు 
నేడు నరుదెంచు మిము జూచి నవ్వు వచ్చి! 








59 





60. 


పజల కధ 





అయ్యలంతట నమిత యాశ్చర్యమంది 
అడిగిరంతట రాజును కడిగి కడిగి 
మేము దయ జూప పదవిని మెదలి నీవు 
పరిహసించుట నవ్వుట భావ్యమేన? 


అంత రాజనె నయ్యలు యవుననంగ 
ఒకరి బాగును జూచెక రోర్వలేక 
ఎదుటి. పక్షము వారిని వెక్కిరించ 


వచ్చితిరి మిరు దుర్బుద్ధి ఖచ్చితముగ! 


ఎవరిపై రోసి మిరంత ఎందుకొరకు 
పృథ్వి పతిబట్టి సీరీత్రి మెలగినారొ 
తెలిసికొన లీని వాడన! దెలిసెనయ్య ? 
అయ్య లేరీతి నుందురో యర్ధమయ్యె! 


అనుచు రాజన్యుడీరితి ననగ వినుచు 
రెచ్చిపోయిరి యయ్యలు మచ్చరపడి 
నలుగురిలో భేదభావాలు నాడునాటీ 
నేడు బోధన గావించ నిలచి నావె? 


అంతగా నరవ బోకండయ్యలార 
[పజల కథనేల మరచారొ పలకరండి 
వైజగుణముల నందిల నడచినారు 
తెలివితక్కువ ఎవరిదో తెలిసికొండి! 


[పజల కథ 
sss sr sss sr sss sss ss sss Ss sss ssn నకును sp న కనక PERRO 
మలో గల ద్వేషభావము మిన్నుముట్ట 
వాడుకొన జూచితిరీ మాంరనాడు నన్ను 
[పజల సీనయ (బతుకని పాట పొడ్రి 
స్వజన హితమును గోరెడి భజనలేల? [గ 


విజ్ఞతను బాసి మోరంత వీధిపడుచు 

ఈర్ష్య ద్వేషాలలో మిరు యీదులాడి 

నలుగు రొకటను పలుకును బలక లేక 

తప్పునాదిని యీనాడు దెప్పుకేల? 11 


ఎచట సంపద విజ్ఞత ఏక మౌనొ 

అచటి కధికారమేగును యవని నిజము. 

ఆయ్యలకు రాజ్యపాలన నమరదనుచు . 

నాడు నేనన మరంత నవ్విరి కద! 12 


రాచరిక వ్యక్తి పొడని రచ్చ కెక్కి 

బవరి యధికార మొద్దని నెగిరి నారొ 

మరల యధికార మతనికె యంటగట్టి 

[పజల పాలించగలవాడు |పభువె యనికి 18 


(పజల ళాజ్యమె జగతిలో పగతియనుచు 

కోటి సూక్తులు పలికిన మేటిపరులె 

రామ రాజ్యము గై సాపించు రాజుగారే 

అల్బులము వేము యధికారమంద దనిరి 14 





పజల కధ 


పలువురందిన పాలనే |పగతి యనుచు 

తప్పుక్‌"నుమని అనాడు దెప్పినారు 

శక్తిగలవాని పాలనే రక్సి యనుచు 

పదవి నేనంద భజనలు సలిపినారు 19 


అనెడి రాజన్యునయ్యలు యడిగినారు 

ఈర ద్వెషాలలో మేము. యీదులాడ 

నీవు నీతులు బోధించలేదు నాడు 

నేడు బోధించ నిలిచావు, నీతిదేన ? 16 


పుడమి విభుడంత దెల్ఫెను లోకయుక్తి 

బాధ నొందక మనకిల బోధపడునె 

"ఎంత హితబోధ జేసిన నేమి ఫలము 

భంగ పడనిదె నరుడిల |భమను విడడు” 17 


గది విడచిన మహారాజు? గడపదాటి 
జనులలో తాను ఒకడని గడపగాను 
గదనందిన అయ్యలు మిదెలెక్కి 
© (o) 
(పజలతొ ఘనులమంచును బలక తగదు 18 


(పతినిధుల రాజ్యమిది యని బలికి మనము 

కొందరె గొప్పవారను టొప్పుగాదు 

పలువురెన్నక పొలన పట్టువడున |! 
(పజలు విన ప్రజాస్వామ్యము (పజ్వరిలున ! 19 





62 


[పజల కథ 


నిజము రాజన్య నీసూక్తి నిజము! నిజము! 
వ్యక్తి స్వార్ధము వెన్నంట నకృముపడి 
సాటీవారినే ద్వెషించ పోటి పడుతు 

నడ్డ దార్హను (తొక్కాము గడ్డిక రచి! 


అనుచు నయ్యలు హితబోధ నరసెనంత 
“రాజకీయ ముఠాఅతో రచ్చ కెక్కి 

రాజనీతిని నడిపించరాదు”” యనుచు 

1పపజలు మాటకు నిలుచుకు [పగతి యనుచు 


అంద రాజనె నయ్యలు నందళు విన 
గొప్పవారును వతురు తప్పటడుగు 
లేనిచో గాధ లిన్నేల నేలజూచు 

తప్పె వరిదంటు యిక మిద తడవ వద్దు 


మనకు తెలిసిన రీతినే మరచి మనము 
చేరు రీతిని యెరమారు వెదకినాము 

కకగ్రారు రతను” భావమురాను వద్దు 
“కూలి యజమాని” భావము కూడదింక 


ఐక్య తన్నది మనలోన యమరినప్పుడు 
పదుగురొకటను భావము కుదిరినప్పుడు 
పదవి వ్యామాహమన్నది వదలినప్పుడు 
మేదినిలో |పజా స్వామ్యమె మేలుగాంచు 


WLR TR HELEN TTR P TEER TT TPIT siRNA TERT TTL RRO LCTTR EE AEETRRTRDE RR EET TRNAS R EARNER SRE నినతకతతాయు TERR U AIRS L AMAR ETRE ERLINDA RT ENE IR ALISTER 


20 


22 


23 


24 





63 





పాలనార్హులు రాజరులనగ వినుచు- 
పజలలో వారు శేరని బలక వద్దు 
రాగద్వేషాఅ నందని రమ్యగుణులె. 
విఫవాత్మ (పజానేత లీ ధరిత్రి. 29 











